థీ మహా గణాధిపతయేనమః 


డా. నాగేశ్వర రావు జయంతి 
జ్యోతిష శిఖామణి 


జ్యోతిష శిరోమణి (కృష్ణమూర్తి పద్దతి), ఎం.ఏ జ్యోతిష్యము , పి.హెచ్‌.డి - 
జ్యోతిష్యము 
పా.నం. 3/3, 2-3-364/7, రోడ్‌ నం.7, సాయినగర్‌ కాలని, నాగోల్‌, 
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా, హైదరాబాద్‌ - 500068 
మొబైల్‌ : 9849983322 


వివాహ పొంతనము చూచె విధానము 


Page 1 of 15 


వివాహ పాంతనము చూసేటప్పుడు ముఖ్యము గా గుర్తుంచు కోవలసి విషయము: 


1. మీ అబ్బాయి అయినను అమ్మాయి అయినను (పాంతనము చూపించుకొనుటకు వచ్చిన వారు అమ్మాయి తరపు వారైన అబ్బాయి తరపు వారైనా 
) అమ్మాయి 
నుంచి అబ్బాయికి మ్మాతమే చూడాలి. అబ్బాయి నుంచి చూడవలసిన అవసరము లేదు. ఎందుకంకే అమ్మాయిని క్షేత్రముగా, అబ్బాయిని 
వితనముగా పరిగనణిస్తాము. క్షేత్రము (పాలము) కొనుక్కునేటప్త్పుడు క్షేతమునకే (పాలము) [ప్రాధాన్యము ఇస్తాము గనుక, ఇక్కడ కూడా క్షేత్రాముగా 
భావించే అమ్మయి నుంచి మాత్రమె చూడాలి. 


వివాహ పాంతనమునకు పరిశీలించాల్సిన విషములు: 


అ. లగ్నము నుండి (వివరణ _ చిత్ర పటము క్రింద ఇవ్వబడినది) (లగ్నము శరీరముగా భావిస్తాము గనుక ఇద్దరి శరీరములు 
ఎంతవరకు 
సానుకూలముగా ఉండును అన్న విషయ పరిశీలనకు) దీని ఫలితము శారీరకముగా ఉండును 
* లగ్న ద్వి- ద్వాదశములు కాకూడదు (2-12) 
అమ్మాయి లగ్నము నుండి అబ్బాయి లగ్నము 2 వ సానము అయినచో అబ్బాయి నుండి అమ్మాయికి 12 వ సానము అగును. 
ద్వితీయము (2 కుటురటము దొడదకము 1) నుదూారముగాో ఉరిడుటు మోకము ను సూచినాయు శేనుక 12 ఏనికి రాదు 


Page 2 of 15 


* లగ్న ష్టాష్టకములు కాకూడదు ( 6-8) 

* అమ్మాయి లగ్నము నుండి అబ్బాయి లగ్నము 6వ సానము అయినచో అబ్బాయి నుండి అమ్మాయికి 8 వ సానము అగును. 

* షష్ట 6) శత్రుత్వము , కలహములు , అష్ట (8) ఆకస్మికము, ఆయుర్దాయము ను సూచిస్తాయి కనుక 6-8 అయినచో వీరు జీవితములో 
ఎల్లప్పుడూ అనవసర కలహాములతో ఇబ్బంది పడే అవకాసముండును. దీని ద్వారా వీరి జీవితము శుభ ప్రదము కాదు కనుక పనికి 
రాదు 


Page 3 of 15 


ఆ. చందుని నుండి (వివరణ_చిత పటము క్రింద ఇవ్వబడినది) దీని ఫలితము మానసికముగా 
ఉండును 

( ఇద్దరి మనసులు ఎంతవరకు సానుకూలముగా ఉండును అన్న విషయ పరిశీలనకు) 
చం[దదా ద్వాదశములు కాకూడదు (2=12) 
అమ్మాయి జన్మ రాశి నుండి - ఇది మనసుకు చెందినది గనుక) అమ్మాయి జన్మ రాశి నుండి అబ్బాయి జన్మరాశి 2 వ పానము 
అయినచో అబ్బాయి నుండి అమ్మాయికి 12 వ పానము అగును 

ద్వితీయము (2) కుటుంబము , ద్వాదశము (12) సుదూరముగా ఉండుట, మోక్షము ను సూచిస్తాయి కనుక 2-12 
పనికి రాదు 


అమ్మాయి 


రాశి చక్రము 


Page 4 of 15 


* చం[ద షష్టాష్టకములు కాకూడదు (6-8) 
అమ్మాయి జన్మ రాశి నుండి అబ్బాయి జన్మరాశి 6 వ సానము అయినచో అబ్బాయి నుండి అమ్మాయికి 8 వ సానము అగును. 


షష్ట 6) శత్రుత్వము , కలహములు , అష్ట (8) ఆకస్మికము, ఆయుర్దాయము ను సూచిస్తాయి కనుక 6-8 అయినచో వీరు జీవితములో ఎల్లప్పుడూ 
అనవసర కలహాములతో ఇబ్బంది పడే అవకాసముండును. దీని ద్వారా వీరి జీవితము శుభ ప్రదము కాదు కనుక పనికి రాదు 


Page 5 of 15 


ఇ. చంద నవ - పంచకములు కాకూడదు (9-5) (అమ్మాయి జన్మ రాశి నుండి అబ్బాయి జన్మరాశి 9 వ సానము 


అయినచో అబ్బాయి 
నుండి అమ్మాయికి 5 వ స్థానము అగును - ఇది వైధవ్యమునకు దారితీయును) 


Page 6 of 15 


ఈ. కుజదోషము (వివరణ క్రింద ఇవ్వబడినది) 


కుజ దోషమనగానేమి (ఇరువురికి కుజ దోష పరిశీలన చేయవలెను) 


1. కుజుడు లగ్నమునుండి గాని, చం[దుని నుండి గాని, శుక్రుడు నుండి గాని, 12,478 మరియు 12 స్థానములలో ఉన్నచో ఆ 
జాతకునికి కుజదోష 
మున్నదని చెప్పవచ్చు. ఉదాహరణలు ఈ [కింద పట్టికలో వివరించబడినవి. 
2. జాతక వివాహ పొంతనము చూచునపుడు వరుడు, వధువు జాతకములలో కుజదోషముండవలెను లేదా ఒకరికి వుండి వేరొకరికి 
మినహాయింపు వున్నను 
ఆ పొంతనము సరియగునని భావించి వివాహము చేయవచ్చును. మినహాయింపులు ఈ క్రింద పాండుపరచడమైనది. 
జాతకుని చక్రములో కుజుడు పాప గ్రహములైన రవి, శని, రాహు, కేతు లతో గాని, గురువుతో గాని కలసియున్న కుజునికి 
దోషము అంటదు. 
(కుజ దోషము లేనట్లుగా భావించవచ్చు ). 
అలాగే వారి లగ్నము గనుక మేష, కర్కాటక, సింహ, వృషాక, ధనుష్‌, మకర, మీనము లైనచో కూడా కుజ దోషము అంటదు. 
కుజదోషము లేని వారు కుజదోష మున్న, లేని వారితోనైన లేదా కుజ దోష మినహాయింపు వున్నవారితోనైన ఇచ్చి వివాహము 
అయతచుర్రను: 


Page 7 of 15 


లగ్నము నుండి కుజ దోష పరిశిలన : 


Page 8 of 15 


చందదుడు నుండి కుజ దోష పరిశీలన 


Page 9 of 15 


శుక్రుడు నుండి కుజ దోష పరిశీలన 


కుజ దోషమునకు గల మినహాయింపులు (Exemptions) 


జాతకుని చక్రములో కుజుడు పాప [గహములైన రవి, శని, రాహు, కేతు తో గాని, గురువుతో కలసియున్న కుజునికి కుజదోషము అంటదు. 
అలాగే వారి లగ్నము గనుక మేష, కర్కాటక, సింహ, వుశ్చిక , ధనుష్‌ , మకర, మీనములైనచో కుజదోషము అంటదు. 


* కుజదోశషమున్నవారిని కుజదోష మున్నవరితోనైన లేదా కుజ దోష మినహాయింపు వున్నవారితోనైన ఇచ్చి వివాహము చేయవచ్చును. 


Page 10 of 15 


డట. 


రజా దనము (పివరఆ వటిక కరడ శత అుడినటి 


రజ్జు దోషమనగానేమి 


27 నక్షత్రములకు మన శరీరములోని 5 భాగములను ఆపాదించారు. 

కుజ నక్షతములను మినహాయించి మిగిలిన నక్షత్రములలో 6 నక్ష(తములకు ఒక భాగము కేటాయించబడినది. 

ఏక రజ్ఞా భాగములో పడు నక్ష్మతములకు వివాహము చేసిన అది వైధవ్యమునకు దారి తీయును. 

మన పూర్వీకులు నక్ష్మతములో పాద భేదమున్న చేయవచ్చునని తెలిపి యున్నారు. 

కాని నా అనుభవములో అతుల చేసినచో అది వైధ్యమునకు దారి తీసినవి. 
కేతు, బుధ నక్ష్మతములకు - పాద భాగము, శుక్ర, శని నక్షత్రములకు - కటి భాగము , రవి, గురు నక్ష్మతములకు - ఉదర భాగము, 
చంద, రాహు నక్షతములకు - కంఠ భాగము, కుజ నక్షతములకు - మస్తక భాగము 


రజ్ఞా దోషము - నక్షత్రములు శరీరములోని భాగములు 


నక్షతములు 


గ్రహము 


శరీరభాగము 


అశ్విని, మఖ, మూల 


కేతు 


ఆశ్లేష , జ్వేష, రేవతి 


బుధ 


పాదము 


భరణి, పుబ్బ, పూర్వాషాడ 


శుక్ర 


పుష్కుమి, అనూరాధ, 


ఉతరాభాద 


కటి 


కృతిక, ఉతర, ఉతరాషాడ 


పునర్వసు, విశాఖ, 
పూర్వాభాద 


రోహిణి, హస్త, శవణ 


ఆరుద్ర, స్వాతి, శతభిషము 


మృగశిర, చిత, ధనిష్ట 


Page 11 of 15 


డో. 


90 ౫ MND WN in 


గుణములు : 


పంచంగాములో గుణమేళన చక్రము చూడండీ 

గుణ (కూట) మేళనము చూచుటకు 8 రకముల పొంతనములు పరిశీలిస్తాము అవి : 

బల్ల 

బన 

దిశ/ తార 

యూని 

(బౌ మై(ఆ 

గణ (దొవ/రాక్‌కళ/మాూనవు) 

రజ్లా (వటేక ఈయబడినది వివరముగా) 

నాడీ 


ఇవి 8 రకములు ఇవి వరునగా 1+2+3+4+5+6+7+8 = 36 మొత్తము పాయింట్‌. మనము 50% అంఖే దీనిలోనగ భాగము 
ఎబ్చినబో వివావాపొాంతనము ఈ (గుణమే ళసయు కు నంబందించినంతవరకు ) కుదిరంఛదని భావించవచ్చు 


Page 12 of 15 


ఏ. తారాబలము 

అ తారబలము చూసేటప్పుడు సంపత్‌ -2 , క్షేమ - 4, సాధన - 6, మిత్ర-8, పరమమ్మిత - 9 అయినచో పనికి వచ్చును 

° నైధన - 7 (నిధనము అంకే మృతువు కనుక అస్సలు పనికి రాదు) 

° జన్మతార 1, విపత్తార - 3, పత్యక్తార - 5 - ఈ మూడింటికి నవకములలో ఉపశమనము ఈయబడినది అవి మనము నక్ష్మతములు 
లెక్కించేటప్పుడు (అంకే నక్షత్రములు (వేళ్ళ మీద 1 నుండి తొమ్మిది వరకు వెళి అక్కడినుండి మరల ఒకటి నుండి లెక్కిస్తారు అలా 


మూడు 
భాగములుగా 27 నక్షతములను చేసినప్పుడు దీనినే నవకఉలు అంటారు). 
* ఆరోజు నక్షత్రము నుండి జన్మ నక్షత్రము వరకు లెక్కించగా మొదటి నవకములో 5 వ తార ప్రత్యక తార , 2 వ నవకములో విపత్తార 


3వ నవకములో జన్మతార పనికి వచ్చును. 


ఒక వేళ ఈ నవకములలో ఉపశమనము కాక పోయినను, పైన ఈయబడిన అన్ని (లగ్నము నుండి, చంద్రుడి నుండి, కుజ , రజ్జు దోషములలో 
ఏ ఇబ్బంది లేనప్పుడు) వీటికి పరిహారములు సూచించబడినవి. అవి వివాహము అయిన తరువాత నూతన దంపతులచే : 


1. జన్మతారకు - తోటకూర 2. విపత్తారకు - బెల్లము (గుడము) 3 ప్రత్యక్‌ తారకు - లవణము (ఉప్పు) దానము చేయించి పరిహారము 
పొందవచ్చును. 
జనన వివరములు పూర్తిగా లేనప్పుడు వీరికి నామనక్ష్మ్యత్రముల (ప్రకారము , 
1. చంద 2-12, 6-8, 9-5, అయినను 2. రజ్ఞా దోషమున్నను 3. తారబలము - నైధన తార అయినను పాంతనము 
కుదరలేదని చెప్పవచ్చును. 


Page 13 of 15 


మావయ్య 
ఇకక్డ 
తవ 


చరాలు. మాలకు - లారా - చంకలో 


1. జన్యు తార 2. సంవత చివ .కేము 5. ప్రత్యక్‌ 6. సాధన 7. చైధన తె. మిత్ర 8 మరమమిత్ర 


గ్‌ 
గ్‌ 
గ 
| 
గ్‌ 
| 
J 
గ్‌ 
i 
| 


Page 14 of 15 


దేన్యవాదయులు 


డా. నాగేశ్వర రావు జయంతి - 9849983322 


Page 15 of 15 


